


ది ఓ. NARAYANA. 
Revised by 


M. Venkataratnam. RB. 





Publishers : 
SUNDARA RAM & SONS, 
TENALLI. 
1932 
Gopyrisht | [| Price 0-2-0 


గాల నీతికథలు 
మొదట భాగము 


BY 
A. L. NARAYANA, 


Revised by 
M. VENKATARATNAM, B. A. 


అబు 
Publishers : 


Sundara Ram & Sons, Tenali. 


అవలం = అనాలా 


చంద్రికా ముదా౮క్షరశాల, గుంటూరు 


1932 


-right) (Price 0~—9—0, 


పవ 6 ww ౪ ౨ 


fm 


౧౦ 


విషయసూచిక 
తరు దిగ్దుట 
లోభము హానికరము 
మేల్తుచేసినవారికి కీడు చేయరాదు 
ఎగ తాళి కైన: అబద్ధము చెప్పరాదు 
చదునుకొన్న వానికంశు చాకలి మేలు 
కొండను మోయుట 
అల్పునకు గొప్పతనము తగదు 
సజ్జనసవావాసము 
ముందుగతికి మురియగూడదు 


సెదలమాట చదిమూాట 
ది వ 


ఓక్‌, 
బాలనితికథలు 
మొదట భాగము. 


౧. తప్పు దిద్దుట. 


పూర్వకాలమున జ యంతు డను ఒకరాజు 
గలడు. ఆయన మిక్కిలి చెడ్డవాడు. ఎల్ల 
ప్పుడు సమ న =. (తౌగును, జూద మాడును. 
ధనము కొజుకు తన రాజ్యములో 'ని (పజలను 
బాధించును. అడిగినంత థన మియ్యకున్న మ 
ప యొకవంకబెట్టి కఠినముగా శిక్షీం 
చును. ఒకొక ప్పుడు ఇండ్లలో చొరబడి 
దోచుకొనును. స్త్రీలను బలవంతముగా 
నైన చెజచును, 


ర్తి బాల నితీకథలు 

ఇతనికి తోడు మంతగూడ మిక్కిలి చెడ్డ 
వాడు. రాజునకు నుంచిబుద్ది గబిపుటకు 
మారుగా చెడుబుద్ది గబివెడివాడు. ఇతడు 
గూడ ధనముకిటకు | పజలను బాధించును, 
ఈయిరువ్రురు పెట్టుభాధలకు |పజలు తాళ 
జాలకుండిరి. ఎట్టయినను రాజుగారిత ప్పును 
దిద్దవలెనని ప్రజలు ఆలోచించిరి. రాజు 
గారి సైన్యాధిపతి వీరికి తొ డయ్యెను. 


ఒక నాండు రాజుగారు స సైన్యాధిపతిని నీలి చి 
"ఓయీ! ధనము చాలతేక్కువగానున్న ది. 

పజల యిండ్లుదోచి ధనము తెమ్ము, అడ్డము 
వచ్చిన వారిని చంపుము" ma చెను, 
అందుకు సైన్యాధిపతి అయ్యా! మీత ప్పృను 


“మొదటి భాగము వ్‌ 


ఇంక నైన దిద్దుక వలెను. ప్రజలను ఛాధిం 
చుట కగదు. మీరింకను చెడుబుద్ది మాన 
కున శ ము నూటన్‌ మ్మ వబిలుగూడ 
మీమాట నినరు. మేనముందజము ఒకటి 
యగుదుమేని స్‌రును, మమంతిగా 
రును ఏమియు చెయలేరు, మబ్రితు 
కంతయు మాచేతులలోనున్న ది. కాన 
మామాట వినవలఠెను. అని ఖండితముగా 
చెప్పను 

ఆమాటలకు రాజుగారికి కోపము వచ్చెను, 
తనచెంకనున్న భటుని జూది "వీనిని నరికి 
వసయుము” అని యాజ్ఞ పిం"చెను. అందుకు 
వాడును పన్యాధిపతి చెప్పినళ్లే చెప్పను, 
ఇంకొక నితో చెప్పగా వాడును అన్వే 


4 బాల నీతిక్ష ఫలు 


చెప్పెను. ఈంతిగా ఒక్కడైనను రాజు 
గారి మాట వి; లెదు. అప్పుడు రాజుగారు 
బుద్ధి తెచ్చుకొని తనతప్పును దిద్దుకొ నెను. 
అది మొదలుగ (ప్రజలు సుఖపడిరి. ఎంత 
యధికార మున్న ప్పటికీ చెడునడత పసికి 
రాముః 


౨. లోభము హానికరము, 


బకయూరిలో రమణయ్యయను ఒక కొపు 
గలడు. ఇకడు గొప్ప ఫనవంకుడు. అయి 
న స్పటిక జ రికింత పెట్టడు. తానైన తినడు. 
ఇంపను ధనము శనవమనీ ఆరాటపడు 
చుండును. ఎనైన ఒక వస్తువును గొన వలని 
నట్టయిన దమ్తి4 దగ్గజనుండిబెరమాడును, 


మొదటి ఫాగము ర్‌ 


మర్యాద తర a భయముగూడ ఆయ 
నకు లెదు, 

బక్‌ నాయ ఆయన భార్య నదోయొక 
నోము నోచుకొనుచుండెను. అందు 
కొజరు రెండు కొబ్బెరకాయలు అవసర 
మయ్యెను. లెని బోనిఖర్చు ఎందుకని రను 
అయ్య ముందుగనే భార్యను తిక్టైను. కాని 
యీఖర్బుమా త్రము | త్ర స్పలేదు,రె = డకాలు 
చేత పుచ్చుకొని అంగడకిపోయి బెర 
సూడెను. ఎంకవఃకు బెరము కుదురకేదు. 
అంగడివాడు విసుగుతో “అయ్యా! ర్వీ 
కిక్క_డ బేరము కుదురదు, తోటకు పాండు. 
అక్కడ చాల చౌకగా దొబకును” అని 


చెప్పెను 


6 శాల నతిక “లు 


రసుణ య కు కొవలపికది చౌకగా పొజు 
కుట. కనుక చెంటనే తోటకరిగి యచ్చ 
టిసాశ బేరమాగడెను. తోటవాడును విసిగి 
అయ్యా! సుకు డబ్బు ఖర్చు చేయట 
నొజకు ఉపాయము చెవ్పెదను. అదిగో 
అటుమూడుడు. ఆవావి యొడున చెట్టు 
న్నదిగదా? బావిలో పడునేమోయని 
ఆ చెట్టు కాయలను "సుము కోయ లేదు. 
ము రాచెప్టెక్కి యిష్టము వచ్చిన న్ని 
కాయలు కోసికొనుడు.” అని చెప్పెను. 


ఆట నిని రమణయ్య యొంతో సంతోష 
పడను, చెన్టైకూట చేతగాక సోయినప్ప 


"మొదటి ఫెగము 7 


టికి కాయలమిది యాకచేత మెల్లమెల్లగా 
చెక్సైక్కి గెలపట్టుకొ నెను. ఇంతలో బోరున 
గాలికొట్టనా 7ను, రమణయ్య మొన 
చెట్టు గాలిచె దెబ్బకు ఫడిపోవ్రన ట్లుం డెను, 

వుడుగూడ రమణయ్య ‘DO సల 
లేదు. గాలిదెబ్బకు చెట్టు పడకున్నను గల 
మాత్రము విరిగెను. పాపము ! రమణయ్య 
శెలతోగూడ బావిలో పడెను. బావిలో 
పదినతరువాత ఆతనికి బుద్ధివ చ్చెను, తోట 
వాడు జాలిగుండ గలవాడు గనుక రము 
ఇయ్యను వెకిదీసి కాపాడెను. ఆరోజు 
మొదలుకొని యాకాపువాడు మంచిబుద్ది 
గలవా డయ్యేను. 


Ed 


8 శాల నీతిక ఫలు 


3, మలుచేసనవారికి కీడు చేయరాదు. 

పూర్వ మొకప్పుడు రాకుమారు డొకడు 
'వేటకుంయబోయెను. సాయంకాలము వజకు 
వేటాడి ఇంటికి వచ్చుచుండ ఒక ెద్దన్రలి 
యాతని వెంటబడెను. అతడు భయపడి 
దగ్గ అనేయున స్వ ఒక చెక్సై క్కెను. ఆచెట్టు 
మీద ఒక యెొలుగుగౌడు ఉం డెను. చానిని 
చూచిన తోడనే రాకుమారుడు మజింత 
భయప డెను. (వైందిక్సి ధిగిన పులి చంపును, 
వైనెయున్న ఎలుగుగ్‌ "డ్డు చంపును. రాకు 
నూరుడు ఏమిచేయుటకును తోచక గడ 
గడ వక సూ గను; 


అప్పుడు ఎలుగుగొడ్లు అతనిని చూచి 
“అయ్యా! నన్ను గూర్చి భయపడకుము. 


మొదటి భాగము 9 
నేను నిన్ను చంపను. ఈర్మాత్రియిక-ననే 
యుండుము” అని థైర్యముచెప్పెను, రాకు 
మారుడు హాయిగా ని దపోయెను, అతడు 
నిదించుచుండ గా ఎలుగుగొెడ్డు మెలకున 
లోనుండి అకనిని కాపాడెను కొంత 
సెపటికి రాకుమారుడు నిద్రనుండి లేవగా 
ఎలుగుగొడ్డు అతనిని జూచి అయ్యా! 
నేనుగూడ కొంచెముసేపు నిదించచెదను. 
మలకువతోనుండి నన్ను కాపాడుము." 
అనిచెప్పి నిదిపోయెను. 


ఆసమయమున క్రిందనున్న పులి రాకుమా 
రునితో “అయా /11 ఎలుగుగొడ్డు గూడ 
నోవలసె ధుష్తజంతువు, నేను ఫోగానే అది 


10) బాల సీతికథలు 


నిన్ను చంపును. కనుక దానిని క్రిందికి 
త్రాయుము. సనుూకొనిని తినిపోయెదను. ౫ 
మా చెప్పగనే యతడు ప్రలిమాటలు నషి 
ఎలుగు గొడ్డును కిందికి లో తోయ నెంచెను.. 


ఇంతలో అది మేల్కాంచి రాకుమారుడు 
చేయనెంచిన పనిని గహించి అయ్యా! 
ఉవకారికి అపకారముచేయుట తగునా? 
నాచెసిన మేలును గుర్తింపక నాశే కీడు 
చేయనెంచితిని. కాన్రన ఇందుకు శిక్షగా 
మూగ వాడవు కమ్ము. అని ళవీంచెను. 
రాకుమూరు డప్పుడే మూగ వాడయ్యెను. 
బాలకులారా! ఎస్సు డెనను సులుచేసిన 
వారికి కడుచేయుట తగదు. 





మొదటి భాగము 1l 
కటనలాతి కన = చెప, రౌదు. 
- ర 


లా. పాపయ్యయను ఒకవర్త 
కుడు గలడు, అతనికి చాలకాలము వజుకు 
బిడ్డలు లేరు. తనక్రు బిడ్డలు గలిగితే గుడి 
కట్టింతునని ముడుసుగ కును, అందుమిద 
ఆతనికి ఒక కూతురు గలిగెను. కాని గుడి 
కట్టించ లేదు, ఎవరైన గుడి కట్టించ లేదే 
మని యడిగితే పుట్టినబిడ చక్క-గాఉం'కే 
కట్టింతునని చెవ్పెడివాడు. జసు 
వలన ఆవిడ్డచక స్‌ వరిగి విద్రదయ్యెను. 
పాపయ్య తన కొమారైకు వెండ్రిగూడ 
చెసను, ఆమెకుగూడ సంతానము గలి 
పరం! అస్పటికిని ఆవర్తకుడు గుడి క ట్రించ 
లేదు. ఏమయ్యా ఇంకను గుడి కట్టించి 


aA, 


12 బాల నీతికథలు 


నాన్ర కౌవేమి? యని చుట్ట పక్క_ము లడి 
గతే “ఏదో యెగతాళ్ళి కన్నానుగాని నిజ 
ముగా గుడి కట్టింతునా?' తుని చెప్పడ 
వాడు. 


ఈితిగా నిద్ర లే దిన దిమొదలు పాపయ్య 
యెన్నో అబద్ధములు చెప్పెడి వాడు. 
బకప్పు డతడు తనయల్లునితో యగలిని ఓడ 
వరకమునకుం బోయెను.  ఆయూడలో 
రత్నములు వజములు మొదలగు వస్తున 
లెనే యుండెను, పాపయ్య ఒక పట్టణము 
దగ్రజ పడవ నాపి బసచేసెను. జకనా 
డత నియొద్దకు సన్వాసి యొకడు వచ్చి 
“అయ్యా ! ఈపడవలో ఇమున్న వి 9 యని 
యది గెను. అందుకు బదులుగా పాపయ్య 


మొదటి భాగము 183 


న! Yt నీకెందుకు? అనలు మాతో 
సిశేమిపసి? మాపడవలో కుండలు: పెంకులు 
ఆకులు, తీగెలు ఉన్నవి” అని చెప్పను. 
ఆలాగున కసం చెప్పిన ందుకు సన్యాసి 
కోపగించి "“ఆశ్తేయుండుగాక !” అనిపలికి 
కన దారిని పెయానుః సన్యాసి మాటలు 
పాపయ్య చిక్క చెయలేదు. 


కొంత సేపటికి పాపయ్య పడవలోనికిభోయి 
చూడగా తాను చెప్పినశ్లే యుండెను 
ma రత్నములు వజ్రములు లెవయ్యెను. 
ఇదేమి కర్శమా యని యతడు భోరున 
ఏడ్చె ను. అప్పుడ డతని యల్లుడు "మూమా! 
నన్యాసితో అబద్ధము. చెప్పితివి గనుక 
యింత జరిగినది. ఇంతటనైన బుద్దిగలిగి 


14 చాల నీతికథలు 


ఆయన యొద్దకుంోయి తప్పు కుమింపు 
నుని పార్థింప్రుయు. పద _ యనిచెప్పగా 
పాపయ్య యు ను 


సన్నాసి దయగలవాడుగనుక మీవకకుడా! 
నీవిప్పటి వజకు ఎన్నో అబద్దము లాడితిని, 
కాని మెగతాథినైన అబద్ధము చెప్ప రాదు. 
ఇంకముందుగూడ ఆఅబదము లాడుదు వేని 
నిభాగ్యమంకత యు వాడగునుు. ఎవం ము 
చెడును." అనిమందలించి పడవలోని వన్తు 
వుల 'నెప్పటియట్లు చేసెను. అప్పటినుండి 
పాపయ్య అబద్దము చెప్పుట పూ 
ఇదివజకు ముడుపుగట్టిన ప కారము గుడి 
ర ట్రించెను. 


మొదటి భాగము 15 


౫. చదువుకొన  వానికంకొ చాకలి మేలు. 


బక పలైలో రంగమ్మయను బక |చాహ్హణ 
స్రీ గలదు ఆమెకు లేక లేక బక్క 
కూకురు గలి గెను. ఆనిడ్డకు వెంద్దియాడు 
రాగానె రంగమ్మ మెందజణెందణినో విచా 
రించి, యెన్ని చోట్లనో వెదకి, తగిన 
నంబంధమును నిశ్చయించు కొనెను, పెండ్లి 
కుకూరుడు మాడ చక్క-నివాడు. వెద్దతర 
గతి వజకు చదివినాడు. కావలసినంత 
ఆస్తి గలవాడు, రంగము చాలడబ్బు ఖర్చు 
పెట్ట బిడ్డకు వెండ్లిచే సెను. 


ఆనాడే ఆయూరి వెద్దచాకలి కొమార్తెకు 
గూడ వెండ్లియయ్యెను, కాని చాకలినాని 


లి 


16 జాల సీతికథలు 
యల్లునిగూర్చి ఒక్క-రును చెప్పుకో లేదు, 
రంగమ్మ యల్టునిగూర్చి పళ్లైలోనివా ర్‌ం 
దబు గొప్పగా చెప్పుకొన సాగిరి. తన 
యిల్లునిగూర్చి చెప్పుకోక పోయిరే యని 
వెద్రచాక ల్రి భార్యకు కష్ట మం స వ న్‌. 
తన యల్లుడు వట్టి దదమ్మయనియు తలం 
చను.“కోరికోరి మంచియల్లని తెచ్చి శివిలే” 
యని మగనిమిద కారాలు సింయాలు 
నూరసా గెను 


ఈపంగతి (గ హాంది చాకలి యల్లుడు ఆత్త 
యొద్దకుంబోయి “అత్తా! నేనే తెలివిగల 
వాడరో, ఆబాపనమగారి అల్లుడే తెలివి 
గలవా నీకిప్పుడే తెలియగలదు. ఇదిగో 
ఈ కానిడబ్బు న్‌ సతక్‌ నోయి ఆయనకిచ్చి 


మొదటి భాగము 17 
'కూట్లోకి కూర, గొడుపలపుకు నార, 
పోయిలోకి పుల్ల, సిగలోక పూలు, చేరోకి 
గింజ, దూడకుమేక, తేమని చెప్పు. దీనితో 
ఆయన తెలివి బయటవడగలదు.” అని 
చెప్పెను, కౌనిడబ్బు కు ఇన్ని దొజకునా 
యని చాశెశతయె అనుపూనించెను. కాని 
యేమిజరుగునో చూతమని అల్టుడు చెప్పి 
నటు చేసెను, 


కాసెపటిలోనే పళ్లెైలోనివారి కందణికి 
ఈనింత శెలియవచ్చెను, (పతివారును 
బాకి యల్లునకు బుద్ది లదని తట్టసాగిరి. 
రంగము అల్లుడుగూడ మంచి తెలివి కెటలు 
గలవాడే. కాని యేమిలోచ లేదు. “కాని 
డబ్బుకు వాడుమాతే9ము ఇన్ని వన్తువులు 


18 ఛాల నీతికథలు 


తేగలడా” యని అనుకొని చాకలి వానిని 
విలివించి “ఓరీ! కానీకి ఇన్ని వన్తువులు 
తెచ్చుట నాచేకగాదు. నీవ్రగనుక తెచ్చి 
నట్లయితే నాకంశు నీవే తెలివి గలవాడ 
వని అందణి యెదుట బప్పుకొ ందును” ఆని 
చెప్పెను. ఆక ),_డ నున్న వా రందయ 
“వాడు తే కేమి మేము మాడ కేమి "” అని 
పక్కు_న నస్సిరి. 


కొంత సేపటికి చాక లియల్లు థకగోగుల 
కట్టను దెచ్చి “అయ్యా! ఇందులో నేచెప్పిన 
వస్తువు లన్ని గలన్చ. చూడండి. దినికూర 
కూట్లోేకి కూర. దినినార గొఢడ్డుపలుపుకు 
నార. దీనిపుల్ల పొయిలోకి పుల్ల. దీనిపూలు 
సిగలోకిపూలు. దీనిగింజ చేలొకి గింజ, దీని 


ముదటి భాగము 19 


కాడలు దూడకు మెక, దీనివెల ఒక కాని 
మాత్రమే, తెలిసినా?” యనిచెక్చెను, 
అతని 'తెలినికి (పతివారును ఆళ స సపడిరి. 
రంగమ్మ యల్లుడుగూడ అత ని తెివికి మెచ్చి 
“చదువుకొన్న వానికంశు చాకలివాడే 
మేలు” అని పలికెను. ఇప్పుడు వెద్రచాక లి 
భార్యకు కలిగిన స ంతోషమునకు మేరయే 
లేదు. ఆనాడు అల్లుని వెరుగులో ముంచి 
నేతిలో శేల్చి అరిసెల పళ్ళెముమీద ఆర 
వేసింది. 


౬. కొండను మోయుట 


వల్నాటిసీమలో ఒకచిన్న పల్లెటూరు 
గలదు. ఆయూరిలోని వారందబు మోటు 
ర్‌ ఓ 


20 చాల నీతికథలు 


జాతివారు. ఒకరు చెప్పితే వినకు. వారికి 
తోచదు. అయితే యేదన్న వింతసంగతి 
చెప్పితే దబ్బున నమ్ముతారు. నిజమా అబ 
ద్రమా అని యేమాత్రము విచారింపరు. ఎవ 
డెన బకకొత్తవాడు వచ్చి మా గామ 
ములో ఎద్దు ఈనింది" అని చెప్పీ తే Way 
దూడ వెట్టింది అని అడుగుతారే కాసి 
“ఎద్రేమిటి? ఈనుశేమిటి?” అని యడిగే 
నారు కారు. 

ఆపళ్లైలొ రామయ్యయను ఒక |బాహ్హ 
ణుడు గలడు. ఆయన గెప్పపండితుడు. 
అన్ని సంగతులు తెలిసినవాడు. నలాగ 
యిన పల్లెలోని వారికి నంచిబుద్ది గబప 
వలెనని ఆయన పట్టుదల, కాని కొనసాగ 


మొదటి భాగము టీ 


లేదు. చివరకొక యుక్తివన్నెను. ఈయూ 
రిల గల చాపన రామయ్య నల్లగొండ 
మోయును, మిరందటు మాడ రావలని 
నది” ఆని యందజికి చాటింపు చేసెను. 
ఇంక పల్లెలోని వారందజు ఈనూట నిజమే 
యనినమి నల్లగొండ దగ్గణకు పోయిరి. 
రామయ్యగూడ వచ్చెను. ఆలస్య మెం 
దుకు? కొండను మాయ వేనుయ్యా 
యని పొజలందబు ఆతని నడిగిరి. అందు 
కాయన  మీరందణు దానిని లేవనెత్తి 
నానెక్తిమీద వెట్టితలె మోయుదు” నని 
చెన్పెను. ఆమాటకు (ప్రజలు “కొండను 
మే మెత్తగలమా 9?” యని పలక “నేను 
నూత్రము మోయగలనా? యని రామ 
య్య అనెను. 


99 బాల నీతికథలు 

“అయితే యెందుకు చాటించినావు ?” అని 
(పజ లడుగ 'ఓపజలారా! [గా వాత 
చెప్పితే ఆమాట నమ్ముతారు. నిజమా? ఆబ 
ద్దమా? యని ఆరోచింసరు. నామాట 
నినుడు. నిజము లేనప్పుడు రగా 
నమ్లరాదు. మనుషు డెవ డైనస రేకొండను 
మోయగలడా ? ఇది మరెట్లు నస్ముతిరి ? 
కనుక నిదిమొదలుకొని యెవ లేమి చెప్పి 
నప్పటికి నిజము లేకున్న నమ్మవద్దు. అ 
కిమాట తెలుపుటశకే నే నిట్టు చేసితి” నని 
చెప్పెను. ప్రజలు తమతప్పును దెలిసికొని 
యానాటినుంద్‌ మంచిబుది గలవ్నారెరి. 
చాబంకులారా! మూర్జులకు నుంచిబుద్ధి గలు 
షరా న్న పాండిత్యము పనికి రాదు. 
యుకితో (పవర్తించ వలెను. 


చుదటి భాగము 3 


2 అల్పునకు గొప్పతనము తగదు, 


జక యడరిలో జక మునీళ్వరు డుండెను. 
ఆయన ఒకకుక్క-ను బెంచెను. అదియొక 
నాడు అడనిలోనికి బోగా అక్కడ బక 
పులి చానిని వెంబడించెను. పులికి భయపడి 
కుక్కు మునీశ రని యొద్దకు పరుగెత్తు 
కొని వచ్చెను. మునీశ్వరుడు గొప్పళ్ళక్తిగల 
వాడు గనుక తనకుక్కను పులిగా 
మార్చెను. దానిని జూడగా నె తజుముకొని 
వచ్చిన పులి భయపడి పాణి పోయెను. 


మజొకనా డాకుక్క యడనిలోనికి బోగా 

ఏనుగు ఒకటి వెంబడించెను. కుక_మును 

పటి మాదిరిగా భయపడి బుషియొదకు 
§ 


24 బాల నీతికథలు 


వచ్చెను, ఆయన దానిని ఏనుగుగా 
మార్చెను. దానిసిజాచి మొదటి యేనుగు 
పారిపోయెను. ఈరితిగా తాను మారుచుం 
డుటచేత కుక్కకు దుర్చుద్ది గలిగెను. 
ఈసారి గొప ప్పజంతువుగా నూరిన ప్పుడు 
వెంటనె మునిళ్వరుని చంపి యొల్లకాలము 
గొప్ప జంతువుగా నుండవలెనని అది 
కలంచిను. 


ఇంకికనా డది ఆడవిలోనికి బోగా సింహ 
మొకటి వెంబడించెను. కుక్క యెప్పటి 
యట్లు భయపడి తన యొద్రకు రాగానే 
మునిళ గరుడు దానిని సింహముగా మార్చి 
ను. వెంటనే అది మునిని చంపబోయెను. 
ఆయన కుక్కయొక్క_ దుర్చుద్దిని గ్ర 


మొదటి భాగము 2 
హించియెప్పటియట్ల కుక్క గామార్చి వెళ్ళ 
గొశును. తన దురు ది చేతనే తన కటి 

లు బధ రు 
యాపద గలి గనని కుక్క మయొంతో నిచార 
పజ 


ర. సజన సహ వాసము. 


బక యకవిలో కొందబు దొంగలు గలము, 
వారెల్లప్పుడు దగ్గజనున్న పల్లైలమీద పడి 
దోచుకొనుచు ఆధనముతో చీవించుచుం 
'డెటినారు. వారికి దయాదాక్షిణ్యములు 
లేన. ఒకరిని చంపుటయన్న వారి కెంతో 
సంతోషము. ధనముకొజకు వారు చేయు 
చెడ్డపను లిన్ని యని చెప్ప లేము, 


26 చాల సీతికథలు 

ఆయడనిలోనే ఒక రాకుమారు డుంగెను, 
అత నివేరు కాపవ్యుడు. ఆయన గొప్ప 
బలము గల వాడు. అందుకుతోడు మంచి 
గుణములు గలవాడు. ఈదొంగల నంగతి 
ఆయనకు తెలియును. దొంగలకుగూడ 
ఈతసి సంగతి తెలియును, ఇతడన్న 
ఆదనొం౫ల కెంతోభయము. ఎట్టయిన ఆత 
నిను శవకు: నాయముమకునగా ఇనికొన వలె 
నిని దొంగలందజు ఆయన యొద్దకు 
బోయి అయ్యా! సీన్స మాకు నాయకుడ 
వుగానుండి మము రకీంపవలసినది” యని 
ప్ఫార్గించిరి. కాపవ్యుడును అందుకు సమ్మ 
తించిను. 

ఇతడు గుణవంతుడు గనుక ఇతని నహ 
నాసమునుబట్టి రాజులవేరిట దొంగలకు 


"మొదటి భాగము 97 


గూడ ఖా జ చ్చెను, అది తెలిసికోని 
కాసన్సు డొకనాడు దొంగ లందజిని 
రావించి అం! సనముకొజరు మిరెవ్వరిని 
చంపగూడదు, ఇండ్లలో చొరబడి పొంగి 
లింప గూడదు. చెడ్డపనులు చేయరాదు. 
ఇందు కెనరైన వస్పతిరా గ గొయ కోసె 
దను” అని ఛభయపడునట్లు బోధించెను. 
అది మొదలు దొంగ లందబు భయము 
చేతనే తేక 4 కిచెకనో నుంచిబుద్రి గలిగి 
యుండిరి. (ప్రజలకు పొంగల భయము త 
బోరునుః కాపన్తుడు తమకు చే; న 
మేలుకు బదులుగా ఆచుట్లు సక ,-9నున ల్ని 
(పజెలందటజు ఆతేనిని పభువ్రగా నెన్ను 
కొనిన, చాలకులారా! మంచివారి నహ 


10 చాల నీతీకథలు 

కన్ని టికి నని (ప్రభువు నగుదును.” ఆని 
యీవిధముగా మంకెన ఆలోచించి అప్పు 
డ్‌ (పభు వైన ట్లు సరఠ్రబర సడనుః 


ఆనాటిరా తీ యీోసాలోచించిన దంత 
కలనో గాంచుచు మంకెన గబ్బు పెట్టి ని ద 
హోయెను, ఆసనూయమున' ఇంటిలో దొంగ 
లుపడి ఉన్న థన మును న చి నాం: 
తెల్లవాబు నప్పటికి కట్టుత్రాళ్ళు తెంచు 
కొని జోడెద్దులు పాజిపోయెను. టి న్న 
ధనము పోవుట, జో డెదులు వూయనుగుట 
ఈ రెండు కౌర అత మంశకెనకు ఎట్ల 
యెత్తినట్లయ్యెను. “అయ్యో! నేను అను 
కొన్న దేమిటి? ఇప్పుడు జరిగిన దేమిటి!” 


మొదటి భాగము శ్రీ] 


అని యత డెంతో సేపు దఖించెను. 
పాపము! ఏమి చేయగలను? చదువు 
కొన వాగు గనుక_ 
ద్విపద. 

ముందు సంగ తీగూర్సి-మురి యంగ రాదు 
ఎందేమి జరుగునో_యెబుయగ లే 'రెవరు, 
అని ఒక పద్యము మ్నాతము (వా సెను. 
చాలకులారా! తా నొకటి తలంచిన దైన 
"మొకటి తలంచుననుట యిళ్లుయుండును. 


౧౦. నెదలమాట చదిమూట. 
ది ట్‌ 


బకయూరిళో రంగయ్య మంగయ్య అను 

ఇరునరు స్న హితులు గలరు. ఏీరిద్దబు 

ఈతలో మొనగాండు. ఏటినిండ నిళ్ళు 
ర్‌ 


sy చాల నీతికథలు 


న్న ప్పుడుగూడ అవతలి యొడ్డుకు, ఇవ 
తలి యొడ్డుకు, అవలిలగా నీదగలరు. ఒక 
నాడు వీరిద్దబు నదోయొక యూరికి పోవు 
చుండిరి. (లోవలో సీరొక వాగును దాట 
వలెను. చూపుల కది చిన్న చేకాని నిండ 
సీళ్ళున్న ప్పుడు దాని నెంతే టియీక గాడ 
నను దాటలడు. అనాడు వాగు పూర్తిగా 
నుండెను, 


వాగు దగ్గజనే పొలము దున్ను చున్న 
ఒక ముసలికాపు వారిని జూచి అయ్య 
లారా! ఈత వచ్చినప్పటికి ఈపూట చాట 
వద్దు. ఇదిచిన్న దేకాని దీనిలో నుడిగుండ 
ములు చాలగలవు. కనుక నామాట విని 
తిరిగిపొండు” అని చెవెను. అందుకు 


మొదటి భాగము నీవి 


మంగయ్య “తాతా! ఏటిలో ఈదుటకే 
మేము భయపడము. ఊరునేరులేని యోచి 
న్‌ వాగును దాటలేమా? మాకోకి నీకు తెలి 
యదులే” అని పలికెను. అందు కాముసలి 
కాపు అయ్యా! నెనుగూడ ఈదగల 
వాడనే. ఈవాగు సంగతి నాకంశె మీ 
కెక్కువ తెలియదు గనుక వదని చెప్పీ తని 
తరువాత మియిస్టము." అని చెప్పెను. 
రంగయ్యగూడ కాపువాని మాటలయందు 
సత్యేమున దేని (గవాంచి మంగయ్యను 
దిగ వ ద్రనెను. 

అందుకు మంగయ్య పకపక నవ్వుచు "బలే! 


నివ్రగూడ తాతేవైఆ నా యెమి? నీన్చ వట్టి 
ఏవరికి వాడవురా? అని వెక్కిరించి ముసలి 


84 బాల నీతికథలు 

కాపు “నద్దువదు” అని మందలించుచున ను 
వినక వాగులో దుమికెను. అదేమిచిశ్ర మో 
కాని అతడు తిరిగి కన్సడలేదు. రంగయ్య 
ఇతములో చూడసాగను, ఎంత సేపు 
చూచినప్పటికి మంగయ్య కన్నడ నలెదు. 
అయ్యో అయ్యాయని రంగయ్య పెద్ద 
పెట్టున నెడ్న్చెను. ఛాలకులారా! వెద్దల 
మాట విననివాడు చెడిహోవును. ముసలి 
కావుమాట వినని మంగయ్య మరణించెను. 
విన్న రంగయ్య యేకష్టములేక నుఖముగా 
నుం డను. 


పొర శాలాపిచుకణములు 








బాలనీతి కథలు మొదటి భాగము అపు*వ్‌ డ్‌ 0 2 ౧ 
బాలనీలి కథలు రెండవభాగము ఫి 0 8 0 
'బాలనితి కథలు మూడవ భాగము 3 0 3. 
'బాలనీతి కథలు నాల్లన భాగము షస 0 4&4 ౮ 
భగవన్నుతి మొదటి ఫాగము వ 02 0 
భగవన్నుతి రెండవభాగము 002 0 
భగవన్నుతి మూడవ భాగము ణే 02 9 
భగవన్నుతి మూ॥ఛా! కలిసి క్యానీకో i 9 7 «0 
అంజలి (హనుమత్‌ స్తవము) (| 02 0 
భవృబ్బందాననము (వ్రార్గనము) ఖ్‌ ౧౨9౮ 
'బాలభక్సులు స 0 4 0 
"బాలసిక్‌ చంది)క సే 0 8 0 
సీతిగీతములు 1. 2. 8, 4. 5. త! 1) ౧16 
లలనాశతీకము (బాలికలకు) i 0 1 6 


దా ననాద ల. 
దాకా ల మానము ంతాను నావం కారును నా నాా నాననా నాకా సకాల నావా దపో మా దానాజనానా నా రన నా తానా నాలాలు నాపాలా యానా దాలు వాలాడు వానరా ాడకాలా యనా నమన చమన చూ పాన బాను ననా మతుుపునా భవా శకలక నావాయాని. 


ఎవరి కేరకము ఫు స్తకములు కావలసినను;-- 


సుందరరాం అండ్‌ సన్ఫు, తెనాలి 


(అని వ్యాయవలయును,) 


eT 


